Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART II EXTRAORDINARY 
AMARAVATI , WEDNESDAY , APRIL 7 , 2021 


No.32 


G.22 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS , Etc. 


--x- 


CHIEF INSPECTOR UNDER A.P.SHOPS & 

ESTABLISHMENTS ACT1988 AND SPL . 
COMMISSIONER OF LABOUR : A.P : VIJAYAWADA 


Procd.No.0 / 2907 / 2021 


Dt : 07.04.2021 


ORDINARY ELECTIONS TO MPTCs / ZPTCS - POLLING ON 08.04.2021- DECLARATION 

OF PAID HOLIDAY ON THE DAY OF POLL TO THE EMPLOYEES AND WORKERS 


EMPLOYED IN SHOPS AND ESTABLISHMENTS SITUATED IN MPTCs / ZPTCS 
UNDER A.P. SHOPS AND ESTABLISHMENTS ACT , 1988 . 


Ref : 


G.O.RT.No.193 , Dt : 05.04.2021 of Panchayat Raj and Rural Development 
( E & R ) Department . 


* * * 


Order : 


Government of A.P Panchayat Raj and Rural Development Dept have issued 
orders authorizing the Commissioner of Labour , A.P. , Vijayawada to declare a paid 
holiday on the day of polling i.e. , 08.04.2021 to the employees and Workers 
employed in Shops and Establishments under A.P. Shops and Establishments 
Act , 1988 situated in areas of MPTCS / ZPTCs election from the stage where it has 
stopped earlier to be conducted . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - II 


In pursuance of the orders issued in the G.O cited and in exercise of the 
powers under section 31 ( 2 ) of APSE Act 1988 , I , the Chief Inspector under 
A.P.Shops and Establishments Act , 1988 and Special Commissioner of Labour , A.P. , 
Vijayawada is hereby declared as a paid holiday on the day of polling i.e. , 
08.04.2021 to the employees and Workers employed in Shops and Establishments 
to franchise / cast the vote situated in areas of MPTCs / ZPTCs where elections are 
being conducted . 


All the Joint Commissioners of the Labour , Deputy Commissioners of Labour 
Assistant Commissioners of the Labour and Assistant Labour Officers in the State are 
requested to ensure the said paid holiday in respect of their jurisdiction . 


G. REKHA RANI , 
Chief Inspector Under A.P. Shops & 
Establishments Act 1988 and Spl . 

Commissioner of Labour . 


April 07 , 2021 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


3 


కార్మిక కమీషనర్ వారి ఉత్తర్వులు , ఆంధ్రప్రదేశ్ - విజయవాడ . 


ఉత్తర్వుల.సం : 0/2907/2021 


తేది : 07.04.2021 


ఆంధ్రప్రదేశ్ దుకాణములు మరియు సంస్థల చట్టం 1988 -ఎంపిటిసి / జడ్పిటిసి 
ఎన్నికల తేదీ 08.04.2021- వేతనంతో కూడిన సెలవును ప్రకటించుట నోటిఫికేషన్ జారి 

చేయుట - గురించి . . 
సూచిక : జి.ఓ.నెం . 191 తేది : 05.04.2021 పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారి 

ఉత్తర్వులు . 


<<< >>> 


ఉత్తర్వులు : 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారు పై సూచిక ద్వారా కార్మిక 
కమీషనర్ వారికీ పోలింగ్ రోజున అనగా 08.04.2021 తేదిలో ఆంధ్ర ప్రదేశ్ దుకాణాలు మరియు సంస్థలు చట్టం , 
1988 ప్రకారం ఎంపిటిసి / జడ్పిటిసి ఎన్నికల జరుగు ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు మరియు సంస్థలలో పనిచేసే 
కార్మికుల కు వేతనము తో కూడిన సెలవులు ప్రకటించుటకు అధికారము ఇచ్చియున్నారు . 

పై జి.ఓలో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మరియు సెక్షన్ 31 ( 2 ) ఆంధ్ర ప్రదేశ్ దుకాణాలు 
మరియు సంస్థలు చట్టం , 1988 ప్రకారం చీఫ్ ఇన్స్పెక్టర్ మరియు ప్రత్యేక కార్మిక కమిషనర్ , ఎపి , విజయవాడ 
పోలింగ్ రోజున సెలవును అనగా 08.04.2021 తేదిలో దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలలో పనిచేస్తున్న 
ఉద్యోగి మరియు కార్మికులకు ఎన్నికలు జరుగుతున్న ఎంపిటిసి / జడ్పిటిసి లలో ఓటు హక్కును వినియోగించు 
కొనుటకు వారి వారి ఎన్నికలు జరుగు ప్రాంతాల లో పై న తెలిపిన తేదీని సెలవు దినముగా ప్రకటించడమైనది . 

రాష్ట్రంలోని సంయుక్త కార్మిక కమిషనర్లు , ఉప కార్మిక కమిషనర్లు , సహాయ కమిషనర్లు మరియు 
సహాయ కార్మిక అధికారులు తమ అధికార పరిధిలో పై న ప్రకటించిన సెలవును అమలు జరుపు చర్యలు 
చేపట్టవలసినదిగా ఆదేశించడమైనది . 


జి.రేఖారాణి 


ప్రత్యేక కార్మిక కమీషనర్ / చీఫ్ ఇన్స్పెక్టర్ 
ఆంధ్ర ప్రదేశ్ దుకాణాలు మరియు సంస్థలు చట్టం , 1988 . 


--X .. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


